శీ మండలి బుద్ధప్రసాద్‌ 
షా జన్మదిన బతూకృతి 


౨. తెలుగు వ్యా) మండలి 


(తెలుగు సాహిత్య, సాంస్కృతిక, విశిష్ట వ్యాస సంకలనం) 
ఆవిష్కరణోత్సవ వేళ. .ee 


(మే 25, 2011 

x 

| న! చ. 

గ్‌ కా 

స కిన్నెర ఆర్ట్‌ థియేటర్స్‌ 
కృష్ణా జిల్లా రచయతల సంఘం 
| 


es 
360 
ల 


చరణం 1 


చరణం 2 


ష్‌ 


- వేటూరి రుందరరాకుకూర్తి 


అతని మాట దివిగేయం 

అతని మనసు గాంధేయం 

ప్రతి అడుగూ అభ్యుదయం 
ప్రజలందరికీ ప్రియం 

అతడే బుద్ధప్రసాదు అందరి నేస్తం 
మనకు అభయహస్తం 


ఆ రాయల విగ్రహాన జీవకళ 

కృష్ణరాయ వారధే అతడు కన్న కల 

స్వార్ణాన్నే కోరుకోని నాయకుడు 

త్యాగానికి మారుపేరు ప్రజలందరి సేవకుడు 

మచ్చలేని నాయకుడు 

స్వఛ్చమైన సేవకుడు ॥అతని మాట॥ 


ఉంగా అన్నది తెలుగు ఊపిరి తెలుగు 

తలకట్టున్నది తెలుగు తరతరాల వెలుగు 

తండ్రి అడుగుజాడలో నడిచెనీతడు 

తెలుగు భాష ప్రాచీనత తెలిపెనీతడు 

తెలుగు జాతి ఆసామి 

తెలుగే ఆతని హామి ॥1అతని మాట॥ 


శ్రీ మండలి బుద్ధప్రసాద్‌ తెలుగు భాషా ప్రయోజనం కోసం పుట్టిన వ్యక్తి 
తెలుగుభాషా వికాసమే ఆయన ఏకైక నిష్ట. దానిపైనే తదేక ధ్యానమూ కూడా ! 


రాజకీయాలు ఆయనకు సేవా ధర్మం అయితే, భాషాసంస్కృతి అధ్యయన 
అభివృద్ది దార్శనికత జన్మతః అబ్బిన అంశం. 2009 ఎన్నికల సంగ్రామంలో 
ముమ్మరమైన పోటీ జరుగుతున్నా ఎన్నికలకు ముందు రోజు బందరులో కృష్ణాజిల్లా 
రచయితల సంఘం సభ జరుగుతుంటే వచ్చి పాల్గొని వెళ్ళిన నిబద్ధత ఆయనది. 
గెలిచినా, ఓడినా, ఒకేలా ప్రతిస్టందించే స్థిత ప్రజ్ఞత ఆయనది. 


ఆయనలో కేవలం భాషాభిమాని మాత్రమే కాదు, ఒక మంచి రచయిత 
కూడా కనిపిస్తాడు. గొప్ప విమర్శకుడు తొంగి చూస్తాడు. ఒక భాషావేత్త 
పలకరిస్తాడు, చక్కని వచనం రాసే పత్రికా రచయిత భాసిస్తుంటాడు. చక్కగా 
విడమరిచి వివరించి చెప్పగల వచోవైభవం ఆయనలో ప్రకాశిస్తుంది. వీటన్నింటికీ 
మించి, ఆయనలో ఒక చరిత్రకారుడు ఈ లోకం పుట్టు పూర్వోత్తరాలను 
అధ్యయనం చేస్తు-శోధిస్తూ తడిమి చూస్తుంటాడు. 

తెలుగుభాషా సంస్కృతుల పరిరక్షణ, పునరుజ్జీవనం, పురావైభవాన్ని చాటటం 
ఆయన లక్ష్యం. అందుకోసం ఎంతటి శ్రమకైనా తట్టుకోగలిగే గుండె నిబ్బరం 
ఆయనకుంది. సమాజం, సాహిత్యం, సంస్కృతి త్రివేణి సంగమం శ్రీ మండలి బుద్ధ 
ప్రసాద్‌. తెలుగు వారి జీవన వాస్తవికతకు నిలువెత్తు భావ దర్హ్ణణం ఆయన. 
మహర్షులందరూ ఒక ఎత్తూ, అగస్తుడౌకరూ ఒక ఎత్తూ అన్నట్టుగా, ఈ తెలుగు ఈ 
సాంస్కృతిక పునర్ముజీవనోద్యమంలో శ్రీ బుద్దప్రసాద్‌ ఒక్కరూ ఒక ఎత్తు - మిగతా 
వ్యవహారాలన్నీ ఒక ఎత్తు. | 

అగ్రశ్రేణి రాజనీతిజ్ఞడైన తండ్రి శ్రీ మండలి వేంకటకృష్ణారావు, సంస్కృతికి 
ప్రతిబింబమైన తల్లి శ్రీమతి ప్రభావతీదేవి కలలపంటగా 1956 మే నెల 26వ తేదీన 


3 


శ్రీ బుద్ధప్రసాద్‌ జన్మించారు. తెలుగుదనం నిండిన కుటుంబం వారిది. 
శ్రీ బుద్ధప్రసాద్‌ ఆలోచనలన్నీ తెలుగు భాషా సంస్కృతుల పరిరక్షణ దిశగా సాగాయి. 

గాంధేయ వాదం, గాంధీ నాదం ప్రతిధ్వనించే గాంధీక్షేత్రం ఆయన ఇల్లు... 
మూర్తీభవించిన జాతీయభావంగా పెరిగి, ఎదిగిన వ్యక్తి శ్రీ బుద్ధప్రసాద్‌. డా. 
బెజవాడ గోపాలరెడ్డి, ఆచార్య యన్‌.జిరంగా, ప్రభాకర్‌జీ వంటి సత్చురుషుల 
సాంగత్యం చిన్ననాటి నుంచే ఆయనకు కలిగాయి. శ్రీ మండలి వేంకట 
కృష్ణారావుగారి సేవానిరతిని ఆదర్శంగా తీసికుంటూ తండ్రి ఆలోచనల్లోంచి, 
ఆచరణల్లోంచి, ఆకాంక్షలోంచి ఉన్నత భావాలు అంకురించి, తండ్రిని మించిన 
మహావ్యక్షమై ఎదిగాడు శ్రీ బుద్ధప్రసాద్‌. 

చిన్ననాడే అఖిలభారత నిర్మాణ కార్యకర్తల మహాసభలని, ఆంధ్రప్రదేశ్‌ స్వచ్చంద 
సంఘ సేవకుల మహాసభలని అవనిగడ్డలో నిర్వహించిన అనుభవం, తద్వారా 
పొందిన పరిణతి ఆయనకు గాంధేయవాద నిర్మాణ కార్యక్రమాలు బాగా వంటబట్టే 
అవకాశం కలిగించాయి. గాంధీజీ పద్దెనిమిది అంశాల నిర్మాణ కార్యక్రమంలో 
మాతృభాష పరిరక్షణ ఒకటి కావటంతో ఆయన ఆలోచనలన్నీ అమ్మభాష మీద లగ్గం 
అయ్యాయి. 

“మాతృభాష త్యృణీకారం మాత్యమూర్తి తిరస్కారం అనే గాంధీ సూక్తి చిన్ననాడే 
మనసును పట్టుకొంది. అదే పట్టుగొమ్మగా ఏకైక నినాదంగా, ఏకైక విధానంగా, 
తెలుగు భాషోద్యమ నిర్మాణానికి నడుం బిగించేందుకు ఆయనకు స్ఫూర్తి నిచ్చింది. 

శ్రీ బుద్ధప్రసాద్‌ తానే ప్రేరకుడిగా, తానే సూత్రధారిగా, తెలుగుభాషోద్యమ 
నిర్మాణం కోసం మొదటగా నడుం బిగించారు. భాషా పరిరక్షకులు వెలిగించిన 
జ్యోతిని అందిపుచ్చుకున్నారు. బకజ్యోతితో అనేక జ్యోతులను వెలిగించినట్టు 
అనేకమంది భాషోద్యమ కార్యకర్తలకు మార్గదర్శి అయ్యారు. 

ఆయనకు ఎంతో ఇష్టమైన కవి డా. సి. నారాయణరెడ్డి. “శ్రీ బుద్ధప్రసాద్‌ 
పూర్వమంత్రి కాదు, అపూర్వమంత్రి” అన్న పలుకులు అక్షర సత్యాలు. “జాతీయతా 
భావం, జాతి సాంస్కృతిక సంప్రదాయాల పట్ల నిబద్ధత కలిగిన గాంధితరం 
రాజకీయ నాయకుల వారసత్వాన్ని నిలుపుకొస్తున్న ఏకైక వారసుడు శ్రీ 
బుద్ధప్రసాద్‌” అని కేరళ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జాస్తిచలమేశ్వర్‌ 
అభివర్ణించారు. ఈ మాటలు శ్రీ బుద్ధప్రసాద్‌ వ్యక్తిత్వానికి అక్షర రూపాలు. 

ఇప్పుడు నడుస్తున్న తెలుగు భాషోద్యమానికి కర్త, కర్త, క్రియ ఆయనే! 


<r 


ప్రజల గుండె తలుపులు తట్టి వారిలో తెలుగు భాష పట్ల గౌరవాన్ని తెలుగు 


4 


సంస్కృతి పట్ల అభిమానాన్ని ప్రేరేపిస్తూ తెలుగు జాతీయులుగా తెలుగు వారి 
చరిత్రని వెలుగులోకి తేవటం ఆయన ప్రణాళిక. ఆయన అడుగులో అడుగు 
వేస్తూ ఆయన్ని వెన్నంటి ఎందరో ప్రముఖులైన సాహితీవేత్తలు, భాషావేత్తలూ, 
చరిత్రవేత్తలు నడుస్తున్నారు. మరెందరో భాషాభిమానులు వీర సైనికులై కవాతు 


చేస్తు ముందుకు సాగుతున్నారు. 


ఇంటిభాషగా, బడి భాషగా, ఏలుబడి భాషగా తెలుగు అమలు గురించి 
ఆయన నేతృత్వంలో 2002 నుంచి జరుగుతున్న ప్రణాళికాబద్ధమైన పోరాటాలకు 
ఫలాలు అందటం అప్పడే ప్రారంభమయ్యాయి. ప్రజలు తెలుగులో మాట్లాడటం ఒక 
గౌరవనీయమైన అంశంగా భావించుకోవటం ఎల్లెడలా కనిపిస్తోంది. ఇది 
ఆహ్వానించదగిన చక్కని పరిణామం. 

“తెలుగు వ్యాసమండలి” గ్రంథాన్ని శ్రీ బుద్ధప్రసాద్‌ పుట్టినరోజు కానుకగా కృష్ణా 
జిల్లా రచయితల సంఘం తెలుగు భాషా ప్రియులకు అందించటానికి ఇది 
ముఖ్యమైన నేపథ్యం. 

ఈనాడు అన్ని రంగాలలో స్వాతంత్రోద్యమం తర్వాత పుట్టినవారే ఎక్కువగా 
ఉన్నారు. ఆనాటి ఉద్యమస్సూర్తి ఎలా ఉండేదో ఇష్టటి తరానికి తెలిసే అవకాశం లేదు. 
నాటి గాంధీ సిద్ధాంతాలను, ఆయన ఉద్యమ విధానాన్నీ ఆయన కార్యాచరణను తన 
ఆదర్వంగా శ్రీ బుద్ధప్రసాద్‌ చేసికున్నారు. వారి నాయకత్వం భాషోద్యమంలో 
పనిచేస్తున్న వారికి ప్రత్యక్షంగా అనుభవంలోకి వస్తోంది. వ్యక్తిగతమైన ప్రచారాలకు 
ప్రయోజనాలకు ప్రభావాలకూ తావులేని రీతిలో ఆయన ఉద్యమాన్ని నడుపుతున్న 
తీరు ఆనందాశ్చర్యాలు గొలుపుతుంది. ఈ సందర్భంగా ఓ చిన్న సంఘటన. 


2008 రాష్ట్రం అంతా శ్రీ బుద్ధప్రసాద్‌కు రెండవ విడత మంత్రివర్గ విస్తరణలో 
తప్పకుండా అవకాశం వస్తుందనీ ఆయనకు విద్యా సాంస్కృతిక శాఖలు 
అప్పగిస్తారని ఎదురు చూస్తున్న సమయం అది. కృష్ణాజిల్లా శ్రీకాకుళంలో 
ఆంధ్రమహావిష్ణు దేవాలయ ప్రాంగణంలో కూర్చుని కృష్ణదేవరాయలు 
ఆముక్తమాల్యద కావ్యానికి శ్రీకారం చుట్టిన మంటపాన్ని వునర్షిర్మింపచేసి, 
కావ్యరచన చేస్తున్న భంగిమలో కృష్ణదేవరాయలు నిలువెత్తు విగ్రహాన్ని శ్రీ 
బుద్ధప్రసాద్‌ అప్పడు ప్రతిష్టింపచేస్తున్నారు. రాష్ట్ర సాంస్కృతిక శాఖ పక్షాన, 
సంచాలకులు డా. రాళ్ళబండి కవితాప్రసాద్‌ పర్యవేక్షణలో రెండు రోజులు సభలు 
జరుగుతున్నాయి. సరిగ్గా సభలు ప్రారంభమయ్యే సమయానికి కృష్ణాజిల్లాకు 
ముఖ్యమంత్రి అధికార పర్యటనకు వచ్చారు. పదవులు ఆశిస్తున్న జిల్లా రాజకీయ 
శక్తులన్నీ ముఖ్యమంత్రి చుట్టూ కేంద్రీకరించి ఉన్నాయి. శ్రీ బుద్ధప్రసాద్‌ మాత్రం 


ర్‌ 


సభల ఏర్పాటు మీద మాత్రమే మనసు లగ్గం చేశారు ముఖ్యమంత్రిని కలవటానికి 
వెళ్లనే లేదు. అదీ ఆయన ఏకాగ్రత. పదవులూ, ప్రలోభాలు కాదు, ఉద్యమాలు 
నిబద్ధతో నిర్మాణం కావాలి. అందుకే మళ్లీ చెప్పిందే చెప్పినా తప్ప లేదు- గాంధీ 
నాయకత్వం ఎలా ఉండేదో శ్రీ బుద్దప్రసాదు నీడన పనిచేస్తున్న వారికి అనుభవేక 
వేద్యం అవుతోంది. 


శ్రీకాకుళం సభలు : రెండవ తెలుగు భాషోద్యమం 


శ్రీ మండలి బుద్దప్రసాద్‌ నేతృత్వంలో తెలుగువారి తొలి రాజధాని కృష్ణాజిల్లా 
శ్రీకాకుళంలో 2002 నవంబరు 1, 2 తేదీలలో జరిగిన తెలుగు భాషోద్యమ 
సమాలోచన శిబిరం తెలుగు భాషోద్యమానికి నాంది పలికింది. అమ్మ భాష పట్ల 
మమతానురాగాల్ని పెంపొందించటం ప్రధాన కార్యక్రనుంగా ప్రజల గుండె తలుపులు 
తట్టి భాషా చైతన్మాన్ని కలిగించే అనేక కార్యక్రమాలు ఆనాటినుంచే తెలుగు నేల మీద 
ముమ్మరంగా జరిగాయి. ఇదే సభలో “తెలుగు భాషోద్యమ సమాఖ్య” 
ఆవిర్భవించింది. శ్రీ బుద్దప్రసాద్‌ నాయకత్వంలో శ్రీ సి. ధర్మారావు, డా. సామల 
రమేష్‌ బాబు... ఇంకా ఎందరో భాషోద్యమానికి నడుం బిగించారు. గిడుగు వారు 
నడిపిన వ్యాహారిక భాషోద్యమానికి కొనసాగింపుగా దీనిని రెండవ తెలుగు 
భాషోద్యమం అన్నారు. 


భాషోద్యమ విజయాలు 


శ్రీ బుద్దప్రసాద్‌ కేంద్రంగా తెలుగు భాషోద్యమం ఊపందుకుంటున్న కొద్దీ, 
ప్రజలలో రాజకీయంగానూ, సాంస్కృతికంగానూ తమకు అన్యాయం జరిగినట్లు 
గ్రహింపు రాసాగింది. 21-3-2003న ఆనాటి ప్రతిపక్ష కాంగ్రెస్‌ శాసనసభ్యుడు శ్రీ 
బుద్ధప్రసాద్‌ అసెంబ్లీలో ఒక అనధికార తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. రాష్ట్రంలోని అన్ని 
పాఠశాలలోని ఏ మాధ్యమంలో ఏ పార్శప్రణాళికని అనుసరించిప్టటికీ నర్భరీ నుండి 
5వ తరగతి వరకూ విద్యార్దులకు కేవలం తెలుగులోనే విద్యను బోధించాలని 
ఆయన ఆ తీర్మానంలో కోరారు. విద్యామంత్రి శ్రీ మండవ వెంకటేశ్వరరావు ఆ 
మేరకు సభలో శ్రీ బుద్దప్రసాద్‌కు హామీ ఇచ్చారు కూడా! ఆనాటి శాసన సభ్యులు 
శ్రీ కోట శ్రీనివాసరావు, డా. కె. లక్ష్మణ్‌, శ్రీ జి. రామకృష్ణారెడ్డి, శ్రీ ఎన్‌. రఘు వీరారెడ్డి, 
శ్రీ సి. కృష్ణయాదవ్‌ ఈ తీర్మానానికి మద్దతు ప్రకటించారు. 

తెలుగువాడిగా పుట్టి, తెలుగునేల మీద తెలుగు ఆక్షరం ముక్క నేర్చుకోకుండా 
'పోష్ట్‌ గ్రాడ్యుయేషన్లు' పూర్తి చేసుకొంటున్నారనీ, ఈ తెలుగు రాష్ట్రంలో తెలుగు 


6 


చదవకపోతేనే ప్రభుత్వ గుర్తింపు ఉంటుందనే పరిస్థితి నడుస్తోందనీ, అసెంబ్లీలో 
ఘాటుగా విమర్శించి, ప్రభుత్వాన్ని మేల్కొల్పారు శ్రీబుద్ధప్రసాద్‌. దానిపైన విస్తృత 
పోరాటమే ఆయన చేయాల్సి వచ్చింది. తెలుగు భాషోద్యమం, తెలుగు భాషోద్యమ 
సమాఖ్య, తెలుగు భాషాభిమానులు విశేషమైన పోరాటాలు చేశారు. దాని 
ఫలితంగానే జీవో నెం 86ను ఆనాటి ప్రభుత్వం విడుదల చేసింది. అక్షరాభ్యాసం 
నుంచి 10వ తరగతి వరకూ తెలుగు తప్పనిసరిగా బోధనాంశంగా ఉండాలనేది ఈ 
86వ జీవో సారాంశం. త్రిభాషా సూత్రానికి అనుగుణంగా తెలుగును తప్పనిసరి 
చేస్తున్న జీవో ఇది. భాషోద్యమ పరంగా ఇది శ్రీ బుద్ధప్రసాద్‌ బక భాషావిజయం. 


హైదరాబాదులో తెలుగుతల్లి విగ్రహంమీద తెలుగుతల్లి అని తెలుగులో 
రాయకపోవటం, సెక్రటేరియట్‌లో 'రాష్ట్ర సచివాలయం' అని తెలుగు అక్షరాల్లో 
ఎక్కడా లేకపోవటం, ఏ ఊళ్ళోనూ ఏ దుకాణం మీదా బక్క తెలుగు బోర్డు 
కనిపించకపోవటం ఇలా తెలుగు అనేది ఒక పనికిరాని అంశంగా మారిపోతోందని 
ఆయన ఆవేదన చెంది చేసిన ఆందోళన ఫలితంగా సచివాలయంలో ఎక్కడ 
చూసినా తెలుగు అక్షరాలు కనిపిస్తున్నాయి. తెలుగుతల్లి అని మనం ఇప్పడు 
తెలుగులో చదవవచ్చు. 

రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, డా. ఏ.బి.కె. ప్రసాద్‌ అధికార 
భాషా సంఘం అధ్యక్షుడిగా శ్రీ బుద్దప్రసాద్‌కు తోడయి నడిచారు. తెలుగు 
విశ్వవిద్యాలయం ఉపకులపతి డా. అవుల మంజులత గారితో ఎన్నో భాషోద్యమ 
కార్యక్రమాలు సమర్థంగా నిర్వహించారు. 

2006 పిబ్రవరి 21న అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా శ్రీ 
బుద్ధప్రసాద్‌ ప్రేరణతో, హైదరాబాదు ఇందిరా పార్క్‌ దగ్గరున్న 'సత్యాగ్రహచౌక్‌'లో 
సాహితీవేత్తలతో సామూహిక సత్యాగ్రహం నిర్వహించారు. తెలుగు భాష విషయంలో 
జరుగుతున్న అన్యాయాన్ని ఎత్తి చూపారు. తెలుగుభాషకు "క్లాసికల్‌ హోదా 
మరియూ, పాలనా భాషగా తెలుగు అమలు విషయాల గురించీ ఉద్యమించారు. 
అప్పటి ప్రతిపక్ష నాయకుడు శ్రీ చంద్రబాబునాయుడితో సహా అన్ని రాజకీయ 
పార్టీలవారూ వచ్చి శ్రీ బుద్ధప్రసాద్‌ తమ సంఘీభావం ప్రకటించారు. 

నిజానికి, 2004 సంవళ్లరాంతంలో, కేంద్ర ప్రభుత్వం ప్రాచీన భాషగా 
తమిళాన్ని గుర్తించిన మర్నాడే ... మనకు అన్యాయం జరుగుతోందంటూ దానిమీద 
చర్చను కోరుతూ ఒక అనధికార తీర్మానాన్ని శ్రీ బుద్ధప్రసాద్‌ రాష్ట్రశాసన సభలో 
ప్రవేశ పెట్టారు. కానీ, అది ఆనాడు చర్చకు నోచుకోలేదు. అప్పట్లో ఏ రాజకీయ 


గ్‌ 


పక్షమూ భాషా వివక్షత గురించి పట్టించుకోలేదు. శ్రీ బుద్ధప్రసాద్‌ ప్రజల్లోకి వెళ్ళి 
ఊరూరా ఉద్యమ నిర్మాణం చేశాకే రాజకీయ పక్షాల్లో కదలిక వచ్చింది. 

2004 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ మేనిఫెస్టోలో తెలుగు భాషాభివ్యద్ధిని ఒక 
అంశంగా శ్రీ బుద్ధప్రసాద్‌ చేర్చించారు. ఇతర ప్రధాన రాజకీయ పక్షాలు తెలుగు 
భాష గురించి ప్రస్తావించనేలేదు. ఉద్యమం ఊపందుకున్న తర్వాత డా. 
రాజశేఖరరెడ్డి ప్రభుత్వం వేగంగా స్పందించింది, తెలుగుభాషకు క్లాసికల్‌ హోదా 
ఇవ్వాలని కేంద్రాన్ని కోరుతూ బక తీర్మానాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఏకగ్రీవ 
ఆమోదాన్ని పొందింది. పాలనాభాషగా తెలుగు అమలు విషయమై స్పష్టమైన 
హామీనిచ్చింది. తెలుగు మాధ్యమాన్ని ప్రాథమిక విద్య వరకూ విధిగా 
కొనసాగించాలనీ, 86వ జీవోని చిత్తశుద్ధితో అమలు చేయాలనీ శ్రీ బుద్ధప్రసాదు 
ప్రభుత్వాన్ని కోరారు. 

2004 సెప్టెంబర్‌ 17వ తేదీన కేంద్ర ప్రభుత్వం తమిళ భాషకు క్లాసికల్‌ 
హోదాని ప్రకటించిన తరువాత శ్రీబుద్ధప్రసాద్‌ తెలుగు భాష ప్రాచీనత నిరూపించే 
పరిశోధనలవైపు దృష్టి సారించారు. నిజానికి, కేంద్ర ప్రభుత్వంపైన రాజకీయ 
వత్తిళ్చతోనే తెలుగు భాషకు ప్రాచీనతా హోదాని సాధించగలమనేది వాస్తవం. 
అయినా, శ్రీ బుద్ధప్రసాద్‌ తెలుగువారి ప్రాబీనతని నిరూపించవలసిందిగా 
పరిశోధకులకు గట్టి పిలుపునిచ్చారు. 

బడిభాష, ఏలుబడి భాషలుగా తెలుగు వాడకం గురించి తెలుగు భాషోద్యమ 
సమాఖ్య ఒక ఉద్యమ స్వరూపాన్ని తీసుకురాగా, కృష్ణాజిల్లా రచయితల సంఘం 
ఇంటిభాషగా తెలుగు వాడకం గురించి, తెలుగు భాష ప్రాచీనతని నిరూపించే 
పరిశోధనల గురించీ భాషాభిమానులూ, భాషావేత్తలూ, పరిశోధకులూ కదిలేలా 
గట్టి ఊపు తీసుకు వచ్చింది. ఈ రెండు సంస్థల నిర్మాణానికీ ఊతంగా నిలిచిన వ్యక్తి 
శ్రీ బుద్ధప్రసాద్‌. ఈ రెండు సంస్థల కార్యక్రమాలు పూసలో దారంలా తెలుగు 
భాషోద్యమ నిర్మాణానికి తోడ్డడ్డాయి. 

ఆంధ్రప్రదేశ్‌ హిందీ అకాడెమీ అధ్యక్షులు పద్మశ్రీ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్‌ ఢిల్లీ 
స్థాయిలో తన పలుకుబడితో చేసిన కృషి, ఆనాటి ముఖ్యమంత్రి డా. వై.ఎస్‌. 
రాజశేఖరరెడ్డి పైన రాష్ట్రమంత్రిగా శ్రీ బుద్ధప్రసాద్‌ తీసుకువచ్చిన రాజకీయ వత్తిడి, 
క్లాసికల్‌ హోదాని సాధించటానికి ప్రముఖంగా తోడ్డడ్డాయి. 


కృష్ణాజిల్లా రచయితల సంఘం శ్రీ బుద్ధప్రసాద్‌ అధ్యక్షతన విజయవాడలో 
తెలుగుభాష ప్రాచీనత గురించి నిర్వహించిన జాతీయ సదస్సు ద్రవిడ 
విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య గంగిశెట్టి లక్ష్మీనారాయణ శ్రీ బుద్ధప్రసాద్‌ 


8 


ప్రేరణతో ఢిల్లీలో 2008 జూలైలో 'తెలుగు-కన్నడ సదస్సు ముఖ్యమైన మలుపులుగా 
తెలుగుభాషకు క్లాసికల్‌ హోదా లభించింది. 

శ్రీ బుద్ధప్రసాద్‌ ఎందరినో ఇందులో భాగస్వాములను చేసి అన్నింటా తానై, 
ఎన్న్లోవిధాలుగా తీసుకువచ్చిన వత్తిడి ఫలితంగానే మనం తెలుగు భాషకు క్లాసికల్‌ 
హోదాని సాధించుకో గలిగామన్నది వాస్తవం. 


అవనిగడ్డలో బక సాహితీ సభ కోసం వచ్చిన శ్రీ వేటూరి సుందరరామ్మూర్తి శ్రీ 
బుద్ధప్రసాద్‌ ప్రేరణతో ఉత్తేజితులై, తెలుగు భాషకు క్లాసికల్‌ హోదా కోరుతూ తన 
జాతీయ అవార్డ్‌ని తిరిగి ఇచ్చేస్తున్నట్టు ప్రకటించి బక సంచలనం కలిగించారు. 
దాంతో మొత్తం తెలుగు సినిమా ప్రపంచం కదిలింది. ప్రజల్లో ఎక్కడాలేని చైతన్యం 
వచ్చింది. అలా ఎవరితో ఎప్పడు ఏ పని చేయించాలో తెలిసి చేయించగల 
నేర్పరితనం శ్రీ బుద్ధప్రసాద్‌ గారిలో కనిపిస్తుంది. ఉద్యమ నిర్మాత ముఖ్య లక్షణం 
ఇది. 

తెలుగు భాషకు ప్రాచీనతా హోదా కోసం ప్రభుత్వం నియమించిన టాస్క్‌ 
ఫోర్ట్‌ పక్షాన శ్రీ బుద్ధప్రసాద్‌ సీనియర్‌ మంత్రి శ్రీ యం. సత్యనారాయణరావు 
నాయకత్వంలో ఈ రాష్ట్రానికి చెందిన పార్లమెంట్‌ సభ్యులందరినీ వెంట బెట్టుకొని, 
ఢిల్లీలో కేంద్రమంత్రుల్షి అలాగే ప్రధాని మన్మోహన్‌ సింగ్‌నీ కలిసి తెలుగు భాషకు 
క్లాసికల్‌ హోదాని అభ్యర్థించారు. 

భాషకోసం అటు ప్రజానీకాన్ని ఇటు రాజకీయ వ్యవస్థని కదలించగలగడం 
మన రాష్ట్రంలో ఇదే మొదటిసారి. భాషాభిమానులపట్ల రాజకీయ నాయకులకు 
సహజంగా ఉండే చిన్న చూపుని శ్రీ బుద్ధప్రసాద్‌ తోసి రాజనగలిగారు. యావద్భారత 
దేశంలోనే తెలుగు భాషా సంస్కృతుల నిలువెత్తు ప్రతినిధిగా శ్రీబుద్ధప్రసాద్‌ 
భాసిస్తున్న తీరుని చూసి ఇతర రాజకీయ శక్తులు నేర్చుకోవాల్సింది చాలా వుంది. 


కృష్ణా జిల్లా రచయితల సంఘం ద్వారా చేసిన భాషా సేవ 

1982లో కృష్ణా జిల్లా రచయితల సంఘం ప్రారంభమయ్యింది. ఆనాడు 
యువకుడయిన శ్రీ బుద్ధప్రసాద్‌ వ్యవస్థాపక కార్యదర్శిగా ఉన్నారు. ఆ రోజుల్లో శ్రీ 
బుద్ధప్రసాద్‌ ఆంధ్రప్రదేశ్‌ బాలల అకాడమీలో కూడా సభ్యుడుగా ఉండేవారు. 
2005లో కృష్ణా జిల్లా రచయితల సంఘాన్ని తెలుగు భాషోద్యమం వైపు మళ్ళించి 
ఊరూరా తెలుగు భాషా సదస్సులు పర్హాటు చేయించారు. 


9 


2006 అక్టోబర్‌ 27, 28 తేదీలలో జాతీయ తెలుగు రచయితల మహాసభలు 
నిర్వహించి తెలుగు భాషోద్యమానికి రచయితలు పునరంకితమయ్యెలా 
చేశారు. 50 ఏళ్ళ ఆంధ్రప్రదేశ్‌లో తెలుగు భాషా సాహిత్యాలు పొందిన 
పరిణామక్రమాన్ని విశ్లేషిస్తూ 112 పరిశోధనా వ్యాసాలతో వెయ్యిపుటల “తెలుగు 
పసిడి” ఉద్ధంథాన్న వెలువరింపచేశారు. 


2007లోనే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా తెలుగు భాషను 
ఆధునీకరించే అంశంపైన కంప్యూటర్‌ ద్వారా తెలుగు భాషకు ఇంగ్లీషు తదితర 
భాషలకు బనగూరుతున్న సౌకర్యాలను వర్తింప చేయటం పైన, తెలుగు 
యూనీకోడ్‌ లిపిని అభివృద్ది చేయటంపైన విజయవాడలో బక జాతీయ 
సదస్సుకు ఆయన రూపకల్పన చేశారు. ఆ సదస్సులో తెలుగు పసిడి కృష్ణా జిల్లా 
రచయితల సంఘం వెబ్‌సైట్‌ని కూడా ఆయన ప్రారంభించారు. నాలుగేళ్ళ 
తర్వాత, శ్రీ బుద్ధప్రసాద్‌ సిలికానాంధ్ర సంస్థ సహకారంతో అంతర్జాలంలో 
తెలుగు అమలు అనే అంశంపైన మరో సదస్సుని 2011 ఏప్రియల్‌ 16న 
హైదరాబాదులో నిర్వహించి భాష ఆధునిక అవసరాలపైన స్ఫూర్తిదాయకమైన 
చర్చ జరిపించారు. 

2007 సెప్టెంబర్‌ 21-23లలో మొదటి ప్రపంచ తెలుగు రచయితల 
మహాసభలను విజయవాడలో నిర్వహింపచేశారు. భారతదేశానికి స్వాతంత్రం 
వచ్చిన వజ్రోత్సవాల సందర్భంగా ఈ సభలు జరిగాయి. ప్రజలలో భాషోద్యమ 
స్ఫూర్తిని కలిగించి, భాషాభిమానాన్ని రేకెత్తించటమే లక్ష్యంగా ఈ ప్రపంచ 
సభలను నిర్వహిస్తున్నామని శ్రీ బుద్ధప్రసాద్‌ ప్రకటించారు. నాటి రాష్ట్ర గవర్షర్‌ 
శ్రీ యన్‌డి. తివారీని ఆహ్వానించి సభలను ప్రారంభింపచేశారు. 60 ఏళ్ళ 
స్వతంత్ర భారత దేశంలో తెలుగువారు నిర్వహించిన పాత్ర గురించి 216 
పరిశోధనావ్యాసాలతో 'వజ్రభారతి' గ్రంథాన్ని ప్రచురించి, ఈ సభలలో 
కేంద్రమంత్రివర్యులు శ్రీమతి పురందేశ్వరి చేత ఆవిష్కరింపచేశారు. 

2007 డిసెంబర్‌ 2న న్మాయస్థానాలలో తెలుగు అమలు అనే విషయం మీద 
న్యాయమూర్తులు శ్రీ జింబో, శ్రీ సుబ్రహ్మణ్యం, న్యాయవేత్త శ్రీ మాడభూషి శ్రీధర్‌ 
ప్రభ్యతులతో ఒక జాతీయ సదస్సును నిర్వహించారు. తెలుగులోనే 
తీర్చులివ్వాలనే ఆలోచనని న్యాయమూర్తులకు కలిగించటం ఈ సదస్సు లక్ష్యం. 


2008 ఫిబ్రవరి 17, 18 తేదీలలో భారతీయ భాషా కేంద్రం, ద్రవిడ 
విశ్వవిద్యాలయం వారి సహకారంతో కృష్ణాజిల్లా రచయిత సంఘం ద్వారా 


10 


తెలుగు భాష ప్రాచీనత - విశిష్టత అనే అంశం మీద మొదటి సారిగా జాతీయ 
సదస్సుని నిర్వహించి తెలుగే ప్రాచీనమని ఎలుగెత్తి చాటారు శ్రీ బుద్ధప్రసాద్‌. 
ఈ నదన్గులో నమర్జితమైన పరిశోధనా పత్రాలని “తెలుగు భాష 
ప్రొచీనత-విశిష్టతి” పేరుతో ఒక ఆకర గ్రంథంగా తన సంపాదకత్వాన 


~~ 


ప్రచురించారు. 


2008 మార్చి 21, 22 తేదీలలో మచిలీపట్నం డచ్‌ కోటలో కృష్ణాజిల్లా చారిత్రక 
వైభవం జాతీయ సదస్సుని, భారతీయ పురావస్తు సర్వేక్షణ వారి సౌజన్యంతో 
నిర్వహించి 116 మంది పరిశోధకుల రచనలతో “కృష్ణాజిల్లా సర్వస్వం” 
ప్రచురించారు. 

2008 మార్చిలోనే చిన్నయసూరి ద్విశతాబ్ది ఉత్సవాలను రాష్ట్రంలోని అన్ని 
విశ్వవిద్వాలయాలలోను, రాష్ట్ర సాంస్కృతిక శాఖ సహకారంతో నిర్వహించిన 
తెలుగు వ్యాకరణం మీద సమగ్రమైన పునర్మూల్యాంకనం జరిపించారు. 


2008 ఆగస్టు 2 నుంచి 5 వరకూ మచిలీపట్నం నుంచి నెల్లూరు వరకూ 
దాదాపు 300 మంది సాహితీవేత్తలతో తెలుగు భాష, సంస్కృతి చైతన్య 
యాత్రని నిర్వహించారు. ఆచార్య యార్లగడ్డ లక్షీ ప్రసాదు ఈ యాత్రకు 
సారధ్యం వహించగా, శ్రీ బుద్ధప్రసాద్‌ నేతృత్వంలో కృష్ణా, గుంటూరు, ప్రకాశం, 
నెల్లూరు జిల్లాల రచయితల సంఘాలు సహకరించాయి. భాషకోనం 
రచయితలు చేస్తున్న ఈ యాత్రని దండి యాత్రతో పోల్చి ఈ యాత్రలో పాల్గొన్న 
రచయితలను భాషాసత్మాగ్రహులుగా అభివర్ణించారు శ్రీ బుద్ధప్రసాద్‌. “మన 
ఇంట్లో మనం తెలుగులోనే మాట్లాడుకుందాం” అనే నినాదంతో ప్రజల గుండె 
తలుపులు తట్టిన యాత్ర ఇది. 

2009 జనవరి 24, 25 తేదీలలో రాష్ట్రంలోని పురావస్తు శాస్త్రవేత్తలు 
అనేకమందిని ఆహ్వానించి సింధు-కృష్ణా లోయల నాగరికతల తులనాత్మక 
అధ్యయన సదస్సును విజయవాడలో నిర్వహించారు. ఈ సదస్సులో సింధు 
నాగరికతకు సమాంతరంగా తెలుగునేల మీద కూడా జనావాసాలు ఉండేవని 
అంగీకరిస్తున్న పరిశోధకులకు ఆ సంస్కృతిని తెలుగు సంస్కృతిగా 
ప్రకటించవలసిన అవసరాన్ని శ్రీ బుద్ధప్రసాద్‌ గుర్తు చేశారు. 

2010లో కృష్ణా జిల్లా రచయితల సంఘం ద్వారా, ఎమెస్కో వారి సహకారంతో 
“తెలుగు మణిదీపాలు” అనే 1200 పేజీల ఉద్దంథాన్ని ప్రచురించారు. వివిధ 
రంగాలలో ప్రసిద్దులైన 70 మంది తెలుగువారి జీవిత చరిత్రలు ఇందులో 
సంకలితం చేశారు. 


1 


+ 2010 సంవత్లరాంత్లంలో ఉత్తర అమెరికా తెలుగు సంస్థ తానా వారి 
సహకారంతో తరతరాల తెలుగు సంస్కృతిపైన స్ఫూర్తిదాయకమైన సదస్సుని 
నిర్వహించి తెలుగు సంస్కృతి ప్రాచీనతని, దాని ప్రశస్తిని వెలుగులోనికి తెచ్చే 
ప్రయత్నం చేశారు. “తరతరాల తెలుగు సంస్కృతి గ్రంథం” తానా ప్రచురణగా 
2011 జూలైలో అమెరికాలో ఆవిష్కరించబడనుంది. 
ఇంకా... తెలుగు మాండలికాలపైన కృష్ణా విశ్వవిద్యాలయంలో ఒక సదస్సుని, 

తెలుగు కథకి నూరేళ్ళ సందర్భంగా భారతీయ భాషాకేంద్రం సహకారంతో 

మచిలీపట్టణంలో ఒక జాతీయ సదస్సునీ, మచిలీపట్టణంలోనే శ్రీ కృష్ణదేవరాయ 
వైభవం సదస్మునీ ఇలా ఎన్నో జాతీయ స్థాయి సెమినార్లను కృష్ణాజిల్లా రచయితల 
సంఘం ద్వారా ఆయన నిర్వహింపచేసి, తెలుగు భాషోద్యమ స్ఫూర్తిని కలిగించారు. 
ప్రాబీనతా హోదాని సాధించటానికి అవరోధంగా ఉన్న చెన్నై హైకోర్టులో కేసుని 
పరిష్కరించటం కోసం శ్రీబుద్ధప్రసాదు పడిన ఆవేదన అంతా ఇంతా కాదు. మరొక 
పరిష్కారం కానక, ఆంధ్రప్రదేశ్‌ అధికారభాషా సంఘంతో కలిసి సుప్రీంకోర్టుని 
ఆశ్రయించటమే శరణ్యం అనుకున్నప్పుడు కృష్ణా జిల్లా రచయితల సంఘం 
ముందుకు వచ్చి, మద్రాసు కోర్టులో కేసుని కొట్టివేయవలసిందిగా సుప్రీంకోర్టును 
కోరింది. మద్రాసు హైకోర్టు న్యాయమూర్తి కేసుపై తీర్చు నివ్వటానికి అశక్తతని వ్యక్తం 
చేయటం, తెలుగు కన్నడ భాషలకు క్లాసికల్‌ హోదా ఇచ్చినందువలన కలిగే 
ప్రయోజనాలను అందించటానికి ఎలాంటి అడ్డంకులూ లేవని కేంద్రప్రభుత్వం 
న్యాయ సలహా ఇవ్వటంతో తెలుగు భాషకు క్లాసికల్‌ హోదా ప్రక్రియ పూర్తయింది. 


రాజకీయ రంగ ప్రవేశం 


శ్రీ బుద్ధప్రసాద్‌ జాతీయ సమైక్య వాది... కుటుంబ వారసత్వంగా ఆయనకు 
సంక్రమించిన అంశం అది! సహజంగా మృదు స్వభావిగా కనిపించినా, మాట 
మెత్తగా అనిపించినా, నిర్ణయాల విషయంలో ఆయన ద్యఢచిత్తత ఆశ్చర్యాన్ని 
కల్లించేదిగా ఉంటుంది. 

ఆయన రాజకీయ రంగ ప్రవేశం కూడా తప్పనిసరి పరిస్థితుల్లో జరిగింది. 
1972 జై ఆంధ్ర ఉద్యమ కాలంలో తండ్రి శ్రీ మండలి వేంకట కృష్ణారావు రాష్ట్ర 
మంత్రిగా సమైక్య వాదానికి కట్టుబడి ఉన్నందుకు, కుటుంబ వెలిలాంటి స్థితిని 
ఎదుర్కొన్నారు. తండ్రి జిల్లాకు రాలేని పరిస్టితి. అవనిగడ్డలో కుటుంబం అంతా ఒక 
ఏడాదిపాటు గృహ నిర్ణంధలో, పోలీస్‌ పహారా మధ్య జీవన్మరణ సమస్యగా 


12 


జీవించారు. ఆ సమయంలో కాంగ్రెస్‌ కార్యకర్తలో ఆత్మస్థైర్యం నింపేందుకు శ్రీ 
బుద్ధప్రసాద్‌ రాజకీయాల్లోకి రావలసిన వచ్చింది. 


పలకరించేందుకు చుట్టూ ఎవరూ లేని పీడకలలాంటి ఆ రోజుల్లో శ్రీ బుద్ధ 
ప్రసాద్‌కు పుస్తకాలే నేస్తాలయ్యాయి. తెలుగు భాషా సాహిత్యాల మీద ఆయనకు 
ఆసక్తి కలగటానికి అప్పడు చేసిన అధ్యయనమే కారణం అయింది. అదే రాజకీయ 
నాయకులలో ఆయనకు బక ప్రత్యేక వ్యక్తిగా గుర్తింపు తీసుకొచ్చింది. దివిసీమ 
ఉప్పెన సమయంలో చేసిన సేవలు, అనాథ బాలల సంరక్షణ కేంద్రమూ, ఇంకా ఎన్నో 
అంశాలు అయన్ని సేవామయుణ్ణి చేసాయి. 


2009 డిసెంబరు 9న శ్రీ చిదంబరం ప్రకటన వెలువడిన సమయంలో శ్రీ 
బుద్ధప్రసాద్‌ కర్ణాటకలో పర్యటిస్తున్నారు. రెండు రోజుల తర్వాత విజయవాడకు తిరిగి 
వచ్చినప్పడు అన్ని రాజకీయ పక్షాలూ కలిసి ఐక్య కార్యాచరణ సమితిగా ఏర్టడి శ్రీ 
బుద్ధప్రసాద్‌ని నాయకుడుగా ఎన్నుకున్నారు. ఎలాంటి ఉద్రిక్తతలూ, అవాంఛనీయ 
సంఘటనలు లేకుండా గాంధేయ మార్గాన ఆయన ఉద్యమాన్ని నడిపిన తీరు 
అందరూ గమనించిన అంశమే! 


1990లలో గాంధేయభావ వ్యాప్తి కోసం దశాబ్దికి పైగా “గాంధీక్షేత్రం” 
మాసపత్రిక సంపాదకులుగా ఆ పత్రికని వ్యయప్రయాసలకోర్చి నిర్వహించారు. 
ఆం.ప్ర. చిన్న ప్రతికల సంఘం ఆయనకు ఆనాడే ఉత్తమ సంపాదకుని పురస్కారం 
ఇచ్చి గౌరవించింది. 

గాంధేయ సమాజ సేవా సంస్థ కార్యదర్శిగా అనేక శిక్షణా శిబిరాలను 
నిర్వహించారు. శ్రీ ఏటుకూరి బలరామ మూర్తి గాంధేయ 'మార్గం-తాత్వికత), శ్రీ 
తల్లాప్రగడ ప్రకాశరాయుడు ఆత్మకథ, 'నా రాట్ష చక్రం' శ్రీమధురాంతకం రాజారాం, 
తెలుగు కథలలో గాంధీ దర్శనం' శ్రీ జోశ్యుల సూర్యనారాయణమూర్తి 'ఆచార్య 
వినోబా, శ్రీ కాశీనాథుని పూర్ణ మల్లికార్జునుడు 'గాంధీ నిర్మాణ కార్యక్రమాలు' శ్రీ 
వియోగి హరి 'అస్పృశ్యత' గ్రంథాలను ఆ సంస్థ పక్షాన ప్రచురించారు. 

ప్రతిపక్షంలో గడుపుతూ, రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ కష్టాలలో కూరుకొని, 
కృష్ణాజిల్లాలో నిస్తేజంగా ఉన్న కాలంలో పదేళ్ళపాటు జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా ఆ 
పార్టీకి జవసత్వాలు నింపి మెజారిటీ బాటన నడిపించ గలిగారు. 

కృష్ణా డెల్టా ఎండిపోతున్న సమయంలో డెల్టా రైతాంగాన్ని సమకూర్చి లక్షలాది 
జనవాహినితో ప్రకాశం బ్యారేజిని దిగ్భంధం చేసి, ఆనాటి ప్రభుత్వం దిగివచ్చేలా 


13 


చేసిన ఆయన ఉద్యమ స్ఫూర్తి తెలుగు ప్రజల జ్ఞాపకాల్లో చిరస్తాయిగానే ఉంటుంది. 
అవనిగడ్డని రేపల్లెతో కలుపుతూ క్యష్ణానదిపైన వంతెన పెనుమూడి వారథి కోసం, 
అనేక సంపళత్షరాలుగా దివిసీమ ప్రజలు ఉద్యమిస్తున్నా ప్రభుత్వాలు పట్టించుకోని 
సందర్భంలో, ప్రతిపక్ష కాంగ్రెస్‌ శాసనసభ్యుడిగా ఉన్న శ్రీ బుద్దప్రసాద్‌ తన శాసన 
సభ్యత్వానికి రాజీనామా ఇస్తానని ప్రకటించి, వంతెనని సాధించారు. దివిసీమ 
వాసులు పక్కనున్న రేపల్లెకు పది నిమిషాల ప్రయాణానికి బెజవాడ దాకా వచ్చి 
నదిని దాటవలసిన శ్రమ తప్పింది. ఇలాంటి చిరస్మరణీయమైన విజయాలు. ఇలా అన్నీ 
రాస్తే శ్రీ బుద్ధప్రసాద్‌ సాధించినవి ఒక పెద్ద పుస్తకం అవుతాయి. 

రాష్ట్ర పశుసంవర్థక, పాడిపరిశ్రమ, పశువైద్య విశ్వవిద్యాలయ, మత్స్య 
శాఖల మంత్రిగా శ్రీ బుద్ధప్రసాద్‌ ఆ మంత్రిత్వ శాఖలకే వన్నె తెచ్చారు. ఆయన 
పదవీ కాలంలో పశుక్రాంతి, జీవక్రాంతి పథకాలను ప్రవేశపెట్టారు. పశువులకు 
కూడా సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి ఉండాలని విజయవాడ, హైదరాబాదు, 
పులివెందులలో ఆసుపత్రులను మంజూరు చేశారు! దేశంలో ఎక్కడా లేని 
ఫిషరీస్‌ పాలిటెక్షిక్‌ని దివిసీమలో నెలకొనేలా చేశారు. ఇవన్నీ ఆయన మేథలో 
పుట్ట, మానస పుత్రికలుగా రూపొందిన వినూత్న ప్రాజెక్టులు. 


ట్‌ 

మూగజీవాల మంత్రిగా ఆయనని చూసినప్పడు, గాయపడిన హంనని 
సేదతీర్చిన వాడికే ఆ హంసమీద హక్కుంటుందని, వేటాడిన కిరాతకుడికి ఉండదనీ 
వాదించిన గౌతమబుద్ధుడు ఆయనలో కనిపించేవాడు. శ్రీ బుద్దప్రసాద్‌ దృష్టిలో 
నిరాదరణకు గురవుతున్న తెలుగు అక్షరాలూ మూగజీవాలే! రెండింటికీ సమానంగా 
సేవచేసి తెలుగు బుద్ధుడయ్యారాయన! 


హంసలదీవి దగ్గర కృష్ణా సాగర సంగమం వరకూ, రహదారి నిర్మించి దానిని 
పెద్ద యాత్రా స్థలిగా తీర్చిదిద్దారు. 

కృష్ణా నది వెంబడీ, అవనిగడ్డ వరకూ ఉన్న కట్టని గట్టిపరిచి రెండులైన్ల 
రహదారిగా మంజూరు చేయించారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌ నిర్మాణ దశలో ఉంది. 

కృష్ణా డెల్టా ఆధునీకరణ కార్యక్రమానికి అనుమతి సాధనలో కృషి ఆయనదే! 


అనుక్షణం రైతాంగం ప్రయోజనాల కోసం ఉద్యమంచేందుకు సిద్దంగా ఉండే 
రైతుమిత్రుడు ఆయనే! 


పులిచింతల పోలవరం ప్రాజక్టులకోసం రైతుపక్షాన నిలబడి పోరాడింది, 
పోరాడుతోంది ఆయనే! 


రాజకీయ నాయకులలో అరుదైన వ్యక్తిత్వం ఆయనది. ప్రజలే కాదు, 
అధికారులు ప్రభుత్వం కూడా ఆయనను సంస్కృతి సంప్రదాయాలకు ప్రతినిధిగానే 
సంభావిస్తారు. 'రాజకీయ నాయకులకు ప్రవేశం లేదు అని నిషేధించిన చోటుకి 
కూడా సగర్వంగ తలఎత్తుకొని వెళ్ళగలిగే ఉన్నత వ్యక్తిత్వం గల రాజకీయ వేత్త శ్రీ 
బుద్ధప్రసాద్‌. నేటి నేతలకు ఆయనొక 'రోల్‌ మోడల్‌, ఒక ఆచరణీయ ఆదర్శం. 


యాత్రా సాహితీవేత్త! 

శ్రీ బుద్దప్రసాద్‌ విస్తృతంగా విదేశీ పర్యటనలు చేశారు. కేవలం విహార 
యాత్రలుగా కాకుండా, ఆయా దేశాల సంస్కృతి వికాసాలను సునిశితంగా 
గమనించి తన ప్రతి యాత్రనూ ఒక యాత్రా చరిత్ర గ్రంథంగా తెలుగువారికి 
అందించారు. 'మారిషస్‌లో తెలుగు జీవనం, 'నా జర్మనీ యాత్ర, లండన్‌లో తెలుగు 
వైభవ సృృతులు' గ్రంథాలతో పాటు శాసన సభ్యుడిగా ఎన్నో దేశాలలో అధికారికంగా 
జరిపిన విశేషాలతో 'ప్రజలూ-ప్రగతి' అనే విశ్లేషణాత్మక గ్రంథానికి రచించారు... నాటి 
ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు, ప్రతిపక్షనాయకుడు డా. వై.ఎస్‌. రాజశేఖరరెడ్డి ఈ 
గ్రంథానికి ముందుమాటలు వ్రాశారు. 

ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ గారితో కలిసి లండన్‌లో పర్యటించినప్పుడు 
తెలుగు భాషకు అపూర్వ సేవ చేసిన ప్రాతః స్మరణీయుడు సిపి. బ్రౌన్‌ సమాధిని ఆ 
ఇద్దరూ కలిసి లండన్‌ శ్మశాన వాటికలో సమాధులన్నీ గాలించి గుర్తించి లండన్‌ 
తెలుగు సంఘం వారి చేత దాన్ని పునరుద్ధరింపచేశారు. అలాగే, లండన్‌లోనే సర్‌ 
ఆర్థర్‌ కాటన్‌ సమాధిని సందర్శించి ఘనంగా నివాళి అర్చించారు. కాటన్‌ గారి 
మనుమడు రాబర్ట్‌ కాటన్‌ని ప్రభుత్వ అతిథిగా రాస్ట్రానికి ఆహ్వానించి కృష్ణా, 
గోదావరి పరవాహక ప్రాంతాలన్నీ సందర్శింపచేసి, ఘనంగా సత్కరించి పంపారు. 

హోసూరులోనూ, బ్రహ్మపురంలోనూ, చెన్నైలోనూ, ముంబాయిలోనూ, 
బెంగుళూరులోనూ.... ఇంకా ఎన్నో చోట్ల తెలుగు సభలు, తెలుగు ఉత్సవాలు, తెలుగు 
జానపద కళల ప్రదర్శనలలో ఆయన ప్రత్యక్ష ప్రమేయం సుస్పష్టం. 


ఈ కృతి అందుకే ఆయనకు బహూకృతి 


రాజకీయ పరంగానూ, సంస్కృతి పరంగానూ, శ్రీ మండలి 


బుద్ధప్రసాద్‌ వ్యక్తిత్వ పరిశీలనకు ఇవి కొన్ని పరిచయవాక్యాలు మాత్రమే! 


15 


నిజంగా ఒక వ్యక్తి ఇన్ని విజయాలను సాధించగలడా... అని సందేహం 
కలిగేలా అసంఖ్యాకమైన కార్యక్రమాలెన్నో చేసి చూపించారాయన! 
కృష్ణాజిల్లా చారిత్రక వైభవం సదస్సు ప్రారంభోత్సవానికి కొద్ది నిమిషాల 
ముందు సుడిగాలులతో కూడిన భయంకరమైన వాన రావటంతో 
ఎక్కడివారక్కడ చెల్లా చెదురెపోయారు. అప్పటికప్పుడు వేదికని మరొక 
సురక్షిత స్థావరానికి మార్చినప్పుడు, మంత్రిగా ఉన్న శ్రీ బుద్ధప్రసాద్‌ స్వయంగా 
బల్ల ఎక్కి తన చేతులతో బ్యానరు కట్టిన దృశ్యం కళ్ళను చెమరుస్తుంది. 

స్వదేశీ విశ్వవిద్యాలయాలు, అనేక ఇతర మహత్తర సంస్థలు చేయలేని, 
చెయ్యని పనులెన్షింటినో ఒంటిచేత్తో చేసిచూపించిన వ్యక్తి శ్రీ బుద్ధప్రసాద్‌. బక 
భాషోద్యమ కార్యకర్తగా, బక భాషా సేవకుడిగా, బక మార్గ నిర్దేశికుడిగా, బక 
నిరంతర అధ్యయన శీలిగా, తెలుగు సంస్కృతి, వికాసాలకు ప్రతినిధిగా నిలిచిన శ్రీ 
బుద్ధప్రసాద్‌ పుట్టిన రోజునాడు కృష్ణా జిల్లా రచయిత సంఘం అందిస్తున్న ఈ విశిష్ట 
వ్యాసాల సంకలనాన్ని బక చిరు కానుకగానే భావిస్తున్నాం. 

తెలుగుజాతి జాతీయంగా, అంతర్జాతీయంగా కూడా సగర్వంగా తల ఎత్తుకొని 
నిలబడాలనేది శ్రీ బుద్ధప్రసాద్‌ ఆకాంక్ష ఆదర్శం కూడా! “తెలుగు వ్యాసమండలి” 
లోని ఉత్తమ వ్యాసాలను ఈ దృష్టికోణంలోంచే ఎంపిక చేసుకున్నాం. ఈ వ్యాసాల 
లోని స్ఫూర్తి లోకానికి అందాలని, జాతి జెన్షత్యానికి పాటుపడాలని ప్రతిజక్కరం 
సంకల్పం చేసుకోవటానికి 'తెలుగు వ్యాస మండలి' తోడ్డడుతుందని మా ఆశంన. 

ఇదొక వినూత్న ప్రయత్నం. ఇదొక భాషా మహాయజ్ఞం 

ఇదోక చారిత్రక భాండాగారం 

టిన్షి సవినయంగా తెలుగువారికి అందిస్తూ 


సప్రశ్రయంగా మన మండలి బుద్ధప్రసాద్‌ గారికి బహూకరిస్తున్నాం. 


డా॥ ఆర్‌. ప్రభాకరరావు, 1౧9 (౧6) గుత్తికొండ సుబ్బారావు 
అధ్యక్షుడు అధ్యక్షుడు 
మద్దాళ రఘురామ్‌ డా॥ జి.వి, పూర్ణచందు 
కార్యదర్శి ప్రధాన కార్యదర్శి 
కిన్నెర ఆర్ట్‌ థియేటర్స్‌ కృష్ణా జిల్లా రచయతల సంఘం 


Printed at : Sai Likhitha Printers, Khairatabad, Hyderabad-4. Ph: 65545979 


le 


